Registered No. HSE - 49/ 2015 . 


[ Price : ₹. 0- 25 Paise . 


M 


NAM 


MANGANA 


SHIVERNMENT 


RIGHT TO 
INFORMATION 


aeeelo 


తెలంగాణరాజ పత్రము 
THE TELANGANA GAZETTE 


PART- I EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 

HYDERABAD , TUESDAY, MAY5, 2016. 
NOTIFICATIONS BY GOVERNMENT 


No. 184 ] 


- X 


పరిశ్రమలు, వాణిజ్య శాఖ 

(గనులు - 1 ) 
రాష్ట్ర గనుల అన్వేషణ ట్రస్టు 1957, గనులు మరియుక్వారీల చట్టంలోని ( అభివృద్ధిమరియు క్రమబద్ధీకరణ ) 15వ 
విభాగం క్రింద పరిపాలక మండలి మరియుకార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు. 
(జి . ఓ . ఎం . ఎస్. నెం . 11, పరిశ్రమలు , వాణిజ్య (గనులు -1), 

ఫిబ్రవరి 26, 2016. ) 

ప్రకటన 
1957గనులు,ఖనిజాలు (అభివృద్ధి,క్రమబద్దీకరణ) చట్టంలోని 15(1)విభాగం క్రింద లభ్యమయిన అధికారాలను పురస్కరించుకొని 
రాష్ట్ర ఖనిజాన్వేషణ ట్రస్ట్ అమలుకోసం పరిపాలక మండలి , మేనేజింగ్ కమిటీ ఏర్పాటుకోసం తెలంగాణరాష్ట్ర గవర్నరుగారు 
ఇందుమూలంగా అనుమతినివ్వడమయింది . 
ట్రస్టు కూర్పు ఈ క్రింది విధంగా ఉంది . 
1) పరిపాలక మండలిలో ఈ క్రింది వారు ఉంటారు. అంటే 
ఎ) | గనులు , భూగర్భశాఖ ఇన్ - ఛార్జ్ మంత్రి 
రెవెన్యూ శాఖ ఇన్- ఛార్జ్ మంత్రి 

పదవీరీత్యా సభ్యుడు 
పర్యావరణ , అటవీ,శాస్త్ర సాంకేతికశాఖ ఇన్- ఛార్జ్ మంత్రి | పదవీరీత్యా సభ్యుడు 
పరిశ్రమల & వాణిజ్య (గనులు )శాఖ కార్యదర్శి 

పదవీరీత్యా కన్వీనర్ 
ఇ) |రాష్ట్ర ఖనిజాన్వేషణ ట్రస్ట్ పరిపాలక మండలి చైర్మన్ 

ఆహ్వానించే సంబంధిత క్షేత్రంలోని అనుభవం కలిగిన 
ప్రత్యేక ఆహ్వానితులు . 


చైర్ పర్సన్ 


[ 1 ] 


G . 105 . 


[ Part-1 


TELANGANA GAZETTE EXTRAORDINARY 
II.కార్యనిర్వాహక కమిటీలో ఈ క్రింది వారు ఉంటారు. అంటే 
ఎ) పరిశ్రమలు & వాణిజ్య (గనులు )శాఖ ,కార్యదర్శి 

చైర్ పర్సన్ 
బి ) రెవెన్యూ శాఖ ,కార్యదర్శి 

పదవీరీత్యా సభ్యుడు 
సి ) పర్యావరణ , అటవీ ,శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి పదవీరీత్యా సభ్యుడు 
డి ) తెలంగాణరాష్ట్ర సాధారణ ,జిఎస్ఎ, నిర్వహణ : పదవీరీత్యా సభ్యుడు 

డిప్యూటీ డైరెక్టరు 
ఇ ) ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ , ప్రాంతీయ గనుల పదవీరీత్యా సభ్యుడు 

నియంత్రణాధికారి 
. ఎఫ్) తెలంగాణరాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ 

పదవీరీత్యా సభ్యుడు 
వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు 
జి ) ఖనిజాన్వేషణ సంస్థ లిమిటెడ్ నుండి నామిని 

పదవీరీత్యా సభ్యుడు 
హెచ్ ) పరిశ్రమలు & వాణిజ్య (గనులు )శాఖ 

పదవీరీత్యా సభ్యుడు 
సంయుక్త /డిప్యూటీ కార్యదర్శి 
ఐ ) రాష్ట్ర ఖనిజాన్వేషణ ట్రస్టుకార్యనిర్వాహక కమిటీ చైర్ పర్సన్ | నామినేట్ సభ్యులు 

నామినేట్ చేసేవ్యక్తులలో ముగ్గురు వ్యక్తులు రెండు 
సంవత్సరాల కనీస అనుభవం లేదా సంబంధిత 

క్షేత్రంలో పరిశోధన చేసి వుండాలి . 
జె ) గనులు & భూగర్భశాఖ డైరెక్టరు 

సభ్యుడు -కార్యదర్శి 


8 . అధికారిక గెజిట్ లో ప్రచురించిన తేదీన ఈ ప్రకటన అమలులోకి వస్తుంది . 


అరవింద్ కుమార్ , 
ప్రభుత్వకార్యదర్శి ,సిఐపి . 


Printed and Published by the Commissioner of Printing, Govt. of Telangana , at Govt . Central Press , Chanchalguda , Hyderabad . 


